కావ్యకన్య 


[గ౦థ క్ర చెర 
శరసితాభూషణ” “ పజాకవిో 


ఎం. సి జొన్‌కసి 


హక్కులు ; (గంథకర్తవి 


(పతులు - 1000 


ఖీ 


(గంధములు దొరుకుచోటు : 


(శ్రీ ఎం, పి. జాన్‌కది 
పాలబజారు, బాష్టిస్టుపాలెం 
విజయ వా డ.16 


ముద్రణ : 
(శ్రీ) అన్నపూర్ణ (ప్రింటింగ్‌ _పెస్‌ 
విజయవాడ=2, 


అంకితము 
సంవరణము 
కె సేత 
మనవి 
నిర్వచనము 
ఆనంద ము 


ఉపదేశము 


విషయం సాచిక 


ర్‌. 20 
21 ల 84 


$5 = శీర 


శ్రీ కరమోచు సజ్జనవ 

శీకరమౌచు కళావిలాసళో 
భాకరమౌచు, సంతతకు 

భాకరమౌచు ననూహ్యా భావర 
త్నాకరమౌచు, సత్యనుగు 

జాకరమొచు, వెలుంగు లీను ప 
ద్మాకరమొచు, ధ్యాతికరు 

కాకరమై విలసిల్లు కౌవ్యమున్‌ : 


అ౦కితవనుు 
వు దిగుండ అందిరా ఈశ్వ రపరణంలకు 


ముదిగొండ వంశవార్నిధి 

నువయించిన పూర్ణ హీమమయూ ఖుండగునా 
సదయుం డీశ్వర చరణుడు 

ముగ కృతి భ  ర్రయై (పమోదము కూర్చెన్‌ ; 


శ 


సరసుడు, సాధు వ_కనుడు సత్క_పితా వ్యవసాయమందు సు 
స్టిరుడయి క్రీ తి సంకల శేషముగా గడియించుకొ న్నావా 
రతకరతడా యుతుందు సుగుణోజ్ఞ్యలు డంచిత (పేమమూ _్రీ రిఈః 
శ్వర చరణుండు మెచ్చగ (ప్రశస్తి సి వహించుత నాదు క కావ్యమున్‌ 


ఎవ్వాని తాత సాహిత్యలోకమ్ము పా 
లించిన బుచ్చయలింగకశా స్త్రి 
ఎవ్వాని తం(డ్రి మహేశ్వరార్చన కళా 
చతురుడి నందికేశ్వర చరణుడు, 
ఎవ్వాాని మాతులుండిద్ధ చారి(తుండు 
రాజలింగా రాధ్య రష వె గుణుడు 
ఎవ్వాని శ్వశురుడు హితమిత వ నర్తన 
పాపయలింగాఖ్య వరలుచుండు, 


దేవియై నిల్చి తనయిలు దీర్చి తనరు 
నతివ ఇందిర యెవని యరాంగ లక్ష్మి 
ము 


అట్టి ఈశ్వర చరణు పేమాంకమందు 
ఘనత గాంచును గాకనా కావ్యకన్యః 


ఎం, ఎ, జొనుకవి 


సల వర అ పకక 
శ్రీ ముదిగొండ ఈశరచరణ్‌ 


(పధాన కార్యదర్శి 
= పాహితీ వికాసమండ, సిద్దిపేట 


అభిమానానికి ఎల్లలు-ఆత్మీయతకు కల్లలు వుండవంటారు. ఇందుకు 
సాక్ష్యం మా మిత్రుడు స్రీ ఎం.పి. జానుకదీ. 


1985లో సాహితీవికాస మండలి ఏర్పాటు చేసిన మొదటి వేము 
గంటి వ. తీసుకోవడానికి సిద్దిపే పేట రావడంతో మా పరి 
చయం (ప్రారంభమై ఉత్తరోత్తరా ఉత్తరాలద్వారా పెరిగి - విరిసి 
ఈ నాటికి తీరని బంధంగా = అనుబంధంగా ముఖ్య వేసుకున్నది. 

“భావస్టిరాణి = జననాంతర సౌహదాని”ి నా “కావ్యకన్య” నిన్ను 
వరించింది” అన్న సుహృత్‌ లేఖ చదివిన నా మనసులో తళుక్కున మెరి 
సిన కాళిదాసుని కావ్యమది. ఆ క్షణంలో ఆశ్చర్యం కలిగింది- ఆనందం 
కలిగింది. కలయో, వై షపమాయయో అన్న సందేహం కలిగింది. మరు 
త్రణంలో మి(తుడి (పేమానురాగాలలో మురిసి మురిసి మూగపోయింది. 
కావ్యూలు- అంకితాలు. ఇచ్చుకోవడాలు- పుచ్చుకోవడాలు- ఇలాంటి సంద 
ర్భాలలో అర్హతకన్న- అభిమానాలు ముఖ్యభూమిక వహిసొయని తెలుసు 
కౌబట్టి వెంటనే ఈ “కావ్యకన్య్థొను నెత్తి 'కె త్రించుకో వడానికి సిద్ద 
పడ్డాను. 

ఇందుకు (పతిగా ఏమివ్వాలి? అసలు ఏమివ్వగలను? ఒక్క_--ా 
ఒక్క-టంకే ఒక్కటి- నమస్కారం తస్పః అవును! వెన్నెలలు కురిసి- 
చలువ పందిళ్ళువేస్తి ఆనందాన్ని పంచుకున్న ఆ చంద్రుడికి ఏమిస్తు 
న్నాము? ఓ నూలుపోగు; ఇదీ అంతే....! 


్రి 


హితమున హితముల 'దెలిపి వెతలమాన్ని 
కులమతమ్ముల జాడ రపు కుళ్ళుడుల్చి 
సత్యశివసుందరమ్ముల సరణి జూపి 

రీతి, వృ_తి గుణంబుల నీతులొస్ప 

కువల యానందమును గూర్చు కూర్మితనయ 
“కావ్యకన్య' నిచ్చితి జానుకవి వరేణ్య 
మనదు నెయ్యము వియ్యము మనుత నెల్ల 


కాలముల. నిహా పరముల. కధలు గాగ; 


(సం) ముదిగొండ ఈశ్యరచరణ్‌ 


కై స త 


[నీ వెవలుగంటి నరసింహాచార్యులు 


అధ్యక్షులు 
సాహితీ వికొసమండలి- సిద్దిపేట 

హృద్యంగా, నిరవద కంగా పద్యకవిత (వ్రాస్తున్న ఆభునిక కవు 
లలో (శ్రీ ఎం.పి. జానుకవి ఒకరు. వీరు ఇదివరకు “జాతిపిత' మొదలై న 
పద్యకృతులు సంతరించి ఉత్తమ కవిగా సేరుగాంచారు. వీరి *జాతిపిత” 
కావ్యానికి సిద్దిపేట వేముగంటి సాహితీ పురస్కారం లభించింది, సరళ 
సుందరమైన శైలి డారాకుద్ది, జానుకవిగారి కవితకు జీవగజ్ఞలు. ఎంత 
గొప్ప భావానై్ననా తేటగా. సూటిగా మధురంగా చెప్పగల నేర్చు శ్రీజాను 
కవికి సహజంగా అబ్బిన లక్షణం! (ప్రతిభా వ్యుత్పత్త్యభ్యాసములు సమ 
పాళ్ళలో 'మేళఎంచుకొన్ను జానుకవిగారి కవితా రచన రచ్యుమై, రసవం 
తమె, సహృదయ హృదయాలను ఆకట్టుకొంటుంది. 

శ్రీ జానుకవి (ప్రస్తుతకృతి “కావ్యకన్య” ఆధునిక సామాజిక పరి 
స్థితులకు అనుగుణమైన లక్షణాలను వివరిస్తున్న విలక్షణమైన లక్షణ 
కావ్యం. ఈ కావ్యం నిర్వచనం ఆనందం ఉపదేశం అనే మూడు ఖండా 
లుగా విభజింపబడినది. మొదటి ఖండం కావ్య నిర్వచనాన్నీ, రెండుమూడు 
ఖండాలు కావ్య పయోజనాన్నీ తెలియజేస్తున్నాయి! 

మొదటి ఖండంలో కావ్య నిర్మాణాన్ని గూర్చి చక్కగా నిర్వచిం 
చడం జరిగింది. పదముల తీర్చులోనూ, భావముల తీద్చులోనూ కవిచూప 
దగిన నేర్చూ, ఓర్పూ తెలుపబడినవి. నన్నయాది మహాకవుల కావ్యాలను 
చదివి వారి పోకడలను ఆకళించుకొని కావ్యరచనకు పూనుకోవాలని ఉగ్గ 
డించబడినది. కృతి నిర్మాణం ఎట్లా చేయాలో ఈ (క్రింది పద్యాలలో కవి 
చూపించారు. 

“వాక్య మొక్క-టి సరససంపదలు కలిగి 

యున్న సయ్యది కావ్య మై యొప్పుచుండు 

రమ్యమగు పదములు దోషరహితమైన 

నద్ది సక్కావ్యమై నిల్చున హరహంబు: 


“గదదులు దేహమె మధుర 
బావము లాత్మయు నొనటంచుకో 
విదులు వచించినారు....” 
“దేహమేదని యన్న దిరిసెనపుంబూవు 
మిస మిసలీనెకు మృదు పదములు, 
ఆత్మ యేదనన నూహ్యంబౌచు మదిలోన 

వాసంబు చేసేడు భావసటిమ” 

ఈ నిర్వచనాలు (ప్రాచీన భారతా లంకౌరికులు _సకటించినోవాక్యం 
రసాత్మకం కావ్యం” “రమణియార్థ (ప్రతిపాదశ శబ్దం కౌవ్యం” మొద 
లైన సూత్రాలను జాపకం తెస్తున్నవి. 

లోకంలో కాన్యంయొక్క బాహ్య సౌందర్యానికి భళీ అనేవాళ్ళ 
కొందరు, అంత స్పౌందర్యానికి ఆనందించేవాళ్ళు కొందరు వుంటారు. ఈ 
రెండు తెగల వాళ్ళను మెప్పించడానికి కవి (పయత్నించాలని ఈ కృతికర్త 
తెలుపుతున్నారు. శబ్దార్థ సంధానం సమంగా వుండాలనేది శ్రీ జానుకవి 
ఆశయం. ఇదివారి కవిత అంతట కనబడుతుంది. ఇందుకు ఉదాహరణగాఈః 
కావ్యంలోని ఏ పద్యాన్ని పరిశీలించినా తెలు స్తుంది. 

కావ్య (ప్రయోజనాలలో ఆనందం, ఉపదేశం ముఖ్య మైనవిగా ఆలం 
కౌరికులు అను కాసించారు. జానుకవిగారు రెండవ ఖండంలో ఆనందాన్ని 
గూర్చి వివరించారు. ఆనందం కలిగించడానికి కావ్యం ఎట్లా వుండాలో ఈ 
ఖండంలో తెలపటం జరిగింది. 


మల్లెలు పూచినట్లుగా, మీగడ పైన కలకండపు పొడిచల్లి భుజించి 
నట్లుగా, చల్లని గాలి పీచినట్లుగా, పూవులబడి నీటి బిందువులు తనరారి 
నట్లుగా కావ్యరచన సాగివప్పుడే ఆనందం కలుగుతుంది. నెమలి నాట్య 
మాడినట్లుగా, చిరు తరంగాలు 'సేదదీరి పూవుపూవున కొకముద్దు పెట్టి, వల 
పులూరించు శీతల పవన వలే కావ్యకన్య హాయిని కూర్చాలని' కవి ఆశ 
యౌన్న (ప్రకటిస్తున్నారు. 


“బంగరుమేని తోడ తడ 

బాటు లెజుంగని పల్కుతోడ స 
న్మంగళ మూ ర్తియ నిరుప 

మాన కళా నిలయంబు పోలికన్‌ 
ముంగిటిలోన నిల్చి యర 

మోడ్పు కనుంగవతో ర సజ్జాలు 
ప్చొంగగ స్వాగతించు నవ 

మోహిని కొవ్యకళా వధూటియున్‌” 


అంటూ కావ్యకన్య స్వరూపాన్ని సాక్షాక్కరింపళన్తూ ఈలాంటి 
కావ్యమే రసజ్ఞాలకు ఆనందాన్ని కలుగజి_స్టుందని ఆకాంక్షను వెళ్ళడిం 
జారు కవి. 

(పకృతి సౌందర్య మంతా రాశియై కావ్యకన్యగా రూపుదిద్దుకున్న 
ప్పుడే ఆనందదాయిని అవుతుందని జానుకవిగారు నిక్కచ్చిగా వక్కాణిం 
చారు. కావ్య (సయోజనాలలో మరో ముఖ మెనది ఉపదేశం. ఈ (పయో 
జనం “ఉపదేశిమనే మూడవది, చివరిదీ అయిన ఖండంలో ఉగ్గడింప 
బడినది, 


“ఒకనాడు వేద్దమ' తోద్దరణమునకు 

కవితా కుమారి స్వాగతము సల్కెై, 
ఒకనాడు పిచ్చిమ తోన్మాదమును బాస 

కవితా వధూటి, యుకదను (ద్రొక్కె, 
ఒకనాడు శృంగార ముదయింపగా గోరి 

“ నవకవితా కన్య నాట్యమాడె, 
ఒకనాడు నానంద ముపదేశముల నీయ 

కావ్యకన్య నిక్కాముగ నిలిచె, 


శ కాలములను దృష్టిలో నిడుకొని 
నక కన్య సెకు క్కు_గతుల చనర 
యు గాననె న నేకాల మందై న 


కదిజు * “గంతంణు”నై 'వెలింగః 
ఢి 


వ (గే రః 


లగి 


ఈ పద్యం ద్వారా కవి దేశ కాలాల ననుసరించి లోకహితాన్ని 
చేకార్చడానికి క్రయత్నించాలని ఉద్బోధి స్త సున్నారు. 


కాలం వారిపోయినది కనుక కా 5 తయోజన సూత్రాలు కూడ 
మారాలని కవి ఆకాంక్షిస్తున్నారు. సమత, సాధున_రన, సత్యం, విశ్వా 
సం, ఆత్మగౌరవం, ఉత్సాహం మొదలై న గుణగణాలు దీపించునట్లుగా 
కావ్యం మానవులకు ఉ త్రనుమార్గం ఉపదేశించాలని పెడ దారులలో ధనం 
సంపాదించి, పేదలను విదరించుకొ ని, గర్వించువారిలో కరుణా (సవంతిని 
(సవహింప జేయడం, స్త ప్తుల మానభంగాలు. వరకట్నంవంటి దురాచారాలు 
నివారించడం మొదలై న విధానాలను కావ్యం ద్వారా కవులు Ce 
కరంగా సాధించాలని విశదంగా తెలుపబడినది. 

(శ్రీ) గలవారు పేదలను ఈగలుగా తీసివెయుట సాగదని కవిత భేరి 
(మోగించాలని కవి ఉద్దాటిస్తున్నారు. ఇంకా ఈఖండంలో కులాల పేరుతో 
మతాల పేరుతో సాగుతున్న దుండగాలను ఖండించే కవిత కావాలని ఉగ్గ 
డింపబడినది. 


ఈ విధంగా ఆధునిక సామాజిక [ప్రయోజనాలకు అనుగుణంగా 
కావ్య స్వరూపాన్ని కమనీయ రీతిలో సంతరించిన జానుకవిగారిని అభినం 
ది సున్నాను. 

ఈ కృతిని సహృదయ సాహితీవిమర్మనా (ప్రవీణులు. సాహితీ 
పరులందరికీ ఆత్మీయులు అయిన శ్రీ ముదిగొండ ఈశ్వర చరిణ్‌ గారికి 
అంకితం చేయడం పాలలో సంచదార కలిపినట్లుగావుంది. 


మ ఇ ఈ 
రసజులకు సమస్కారం: 
న్‌ 


కౌవ్య లక్షణాలను కొవ్యంగా చెప్పడం.... ఒక విలక్షణ'మ 4 
పద్ధతి. మా గురుదేవులు ఆచార్య దివాకర్ల వేంకటావధానివారు అము ది 
తంగా వున్న ఈ కావ్యకన్యను చూచి ఆనాడే మెచ్చుకొన్నారు. ఆ మెప్పు 
దల సతృలోన్ముఖమై, కావ్యకన్య ము(దితమై సహృవయుల కరకమలాల 
నలంకరించే యీ శుభసమయంలో నా ఆనందానికి అవధులులేవు; ఇప్పటికి 
పది, పదిహేను కావ్యాలు(వాసి, ము[దించినా, (పతి కొవ్యముచణా ఒక 
(ప్రసవ వేదనేయైనా...., రూపురేఖలు సంతరించుకొన్న నవ్యకొ ర్యాన్ని 
చూచి, ఏదో మధురానుభూతిని పొందటం నా కలవామై పోయింది. నాకే 
కౌదు.... కవులందరికీ ఇదొకరకమెన పిచ్చేమో! 


ఏది యేమయినా.... ఆనందం మా(తం.... ఆనందమే కడా! ఈ 
శుభసమయంలో “కావ్యకన్య”ను పరిశీలించి, ముదణార్తం రు 50 [లు 
ఆర్థిక సహాయం చేసిన తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు) వాకిక్తీ 
కృతజ్ఞతాభివందనాలు తెలుపకొంటునా ఎను. 


ఈ కావ్యంలోని సద్యాలు చాలావరకు“_సవంతి”, “ఆం(_ధణ్యోతో 
(వారప(తిక్స “గాంధీక్షేత్రం” మొదలై నృష్మతికలలో (వ్రచురింపబడి సహృ 
దయుల నలరించినవే. మరికొన్ని పద్యాలు నాచే ఆకాశవాణి (విజయవాడ 
కేం(ద్రం)ద్వారా గానం చేయబడినట్టి వే: ఆయా పృతికల సంపాదక మహో 
దయులకు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం డై రెక్టరు వారికి నా కృతజ్ఞ 
తలు తెలుపుకొంటున్నాను అడిగినంతనే ఆదరంతో “౩ “సేత” నొసంగిన 
“విద్వత్క-వి” “కవిశేఖర” శ్రీమాన్‌ వేముగంటి నరసిం హాచార్యులవారిక్షి 
కృశజ్ఞతాభివందనాలు సమర్చించుకొంటున్నాను. ఆత్మీయులు, సన్మి(తులు 
శ్రీ ముదిగొండ ఈశ్వరచరణ్‌ దంపతులకీ కావ్యాన్ని అంకితం చేయటం 
నా కుముదావహం: రసజ్ఞాలీ కావ్యాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ అంజలి 
ఘటిస్తూ. శలవు తీసుకుంటున్నాను. 


1-9-88 అం ప్‌ ణౌనంకని , 


నిర్వచనము 


నన్నయ్య సన్నిధి వన్నె చిన్నెలు నేర్చి 
తిక్కయ్య భావాల దీ ప్తినండి, 

పోతన్న పదముల పూదేనియలు చింది 
శ్రీనాధు “సేసాల'చే వనంది 

భువన విజయరంగమున కీర్తి గడియించి 
చేమకూరను చేరి శ్లేష నేర్చి 

తిరుపతి కవులలో ధ్రీషముపేత మై 
నవయుగ కవుల మన్ననలుపొంది, 


ఆం(ధ కవి వరేణ్యుల పూజలందుకొనుచు 
నిత్య నూతన భావాల నిగ్గుదేలి 

తెలుగు పొలముల సతతంబు. పలకరించు 

తెలుగు సలుకుల వెలదిని కొలుతు నెప్పుడు | 


1 


పుడమినున్నట్లి ధన ధాన్యములు నశించు 
కనకమయ భూషణంబులు కానరావు 

సప్త సంతానములలో (ప్రశ _స్తీగాంచి 

రన కల వా నిల్చు నది కావ్యమ్ము సుమ్ము । 


2 


కావ్యకన్య 


వాక్య మొక్కటి సరస సంపదలు కలిగి 
యున్న నయ్యది కావ్యమై యొస్పుచుండు 
రమ్యమగు పదంణులు దోష రహితమైన 


సద్ది సత్కావ్యమై నిల్చు నహారహాంబు | 


3 


యువతి కాత్మయు దేహంబునుండు నటులె 
కావ్యమున కౌత్మ దేహముల్‌ కలవు నిజము 
తనువు పదములు, భావమాత్మయును కాగ 
ధ్వన్య లంకారములును సౌందర్య మొసగు | 


4 


దేహమేదనియన్న దిరిశన వుంబూవు, 
మిస మిసలీనెడు మృదు పదములు 1 
ఆత్మ యేదన ననూహ్యంబౌచు మదిలోన 
వాసంబు చేసెడి భావ పటిను | . 
హౌందర్య పోషక సామగ్రియే మన 
కమనీయమగు నలంకారములగు | 
వలపులూరించెడు వస్తువులేవన్న 
ధ్వని, రసంబును, కావ్య పస్తువులను 


నిర్వచనము 


నిత్య సత (మైన, నిరుషమానములై న 
నురులుగొల్బు తీపి మాటల మరి 
సరస హృదయములను స్పందింపగా జేయ 
గలిగియుండు నవ్య కావ్య కన్య | 

5 


పదములు, దేహమై మధుర 
భావములాత్మయు నౌనటంచుకో 
విదులు వచించినారు, తను 
వ పరిపూర్ణ కళా విలాస సం 
పదలకు తావలంబయిన 
వాస్తవ మాత్మయు నిర్మలంబుగా 
హృదయములందు నిల్వగల ల్‌ 
దెన్నటికిన్‌ కవితా కుమారియున్‌' | 


6 


పదము మృదంగ శబ్దములీను, వేరొక 
పదము సంగీత సుస్వరములగును 
వదము కళ్యాణ కోభలు నింపు, వేరొక". 
పదము బేభత్సమై భయముగొల్పు । 
పదము శృంగార భావమురేపు, వేరొక 
పదము వైరాగ్య భాపములు నింప్ప | 
పదము భూలోక సరపదలిచ్చు,, వేరొక 
పదము స్వర్గోక సౌభాగ్య మొసగు, 


కావ్యకన్య 


పదము సజ్జ నాళిని సదా పలుకరించు 

పదము రసలుబ్ధులకు సరవశము కూర్చు 

డే కం. కల్మష 'హరమొను | పదము విజయ 
శ్రీలు పొలు పొందగలనవ జీవమగును 


7 


పచమొకటి పలుకరించును 
మే తెగదెంచు నభిలభవ బంధములన్‌ 
మే జీవ మొసంగును 

పదమే యమరేం(ద దివ్య పదవిని కూర్చున్‌ 


8 


వినుట, చదువుటచే రసావేశ మొసగు 
సట్టవానిని శ్రవ్య కౌవ్యంబులం(డ్రు 
పాత్రధారుల యభినయ పాాత్రములగు 
నట్టివానిని దృశ్య కౌొవ్యంబులం(డు | 


9: 


 కదళీపాకము, నారికేళమును (దా 
. ఇపాకమందున్న మేల్‌ 
సదముల్‌ సొంపు ఘటింపుచుండ రసమున్‌ 
భావంబు, శ్రేషాదు ల 


~ 


నిర్వ చనము | ఖీ 
భ్యుదయంబొచు, హృదంత రాళములలొ 
నుత్సాహ సౌందర్య సం 
పదలన్నింపి వెలుంగు చుండవలె కా 
న్యం బిద్ధరామండలిన్‌ | 


10 


పద్యం బౌక్క-డు గొప్పని, 

గద్యంబే గొప్పయని యొకండన, నేలా 
పెద్యమొ, గద్యమొ, గేయమొ 
హద్యంబుగనున్న నద్దియే కావ్యంబొ ః 


11 


సాం ప్రదాయంబై న సత్పద్యములతోడ = 
నలరించునొత్క. కౌవ్యంబు మదిని 
హృద్యమై,' సరస సాహిత్యమై సూటిగా 
గద్యంబులో సాగు కావ్యమొకటి | 
లయ బద్ధమై నవ ఏ లావణ్య మొలుకుచు 
పదముల సాగు కావ్యంబు నొకటి | 
గేయమై గుండెలోగా. యంబులను కర్ణ 
పేయంబుగా వినిపించు నొకటి । 


కా న్య క్ర న్య 
సద్య గద్యములను, పదములు గేయంబు 
లేవియైన లోకహీతము కోరి 
నవరసాలు కలి నవ్య భావ నకలి 
౧ ౧ 
యున్న నదియే మహోన్నతంబు ! 
యలు 


[2 


కజుగంసగల సోగకనుల నోక్కడు మెచ్చు 
కమ్మని సలకు నొక్క.ండు మెచ్చు: 
దరహాసమొలుకు వదనము నొక్కాడు మెచ్చు 
బింబాధరము మెచ్చు (పీతి యొకడు: 
తమీ తీర్చగలకు చద్వయము నొక్క_డు మెచ్చు 
కటి సేమనొకడు నిక్కముగ మెచ్చు: 
కలికి ముద్దుల హంసగమన మొక్క_డు మెచ్చు 
-కులుకుటందెలు మెచ్చుకోరి యొకడు : 


జాహ్య సౌందర్యమును మెచ్చు వాడొకండు 
నాత్మ సౌందర్యములు మెచ్చి యలరునొకడు 
నందణకు నన్ని యగుచు రసానుభూతి 

కలుగ జేయగావలె నవ్య కావ్య కన్య : 


13 


నిర్వచనము 11 


ళబంబు వినినంత జలపాతముకు పొంగి 
న రవళి:చు నొక కావ్య రాజమందు, 
అర్ధంబు గనినంత నానంద రసలక్ష్మీ 
యలరించునొక్క కావ్యంబునందు, 
అరుదైన యట్తిశయ్యా విలాసము చూడ 
కల నిజమగునొక్క కావ్యమందు, 
లావాణ్య మొలుకు నలంకారములు చూడ 
కను వెల్లులగు నొక్క కావ్య మందు గ్‌ 


శబ్దముల తోడలో గొనజాలు నొకటి, 
ఛావసులతోడ సంతోష పరచు నొకటి 
తళుకు బెళుకుల మదులను తనుపు నొకటి 
కనులతో మాటలాడెడు కావ్య మొకటి | 


14 


పద గుంభనముతోడ 'పరవశించెడు వారి 

హృదయ నాదంబుతో నేకమగుచు, 
నర్ధంబు నరసి మహానంద మొందెడు 

సరసుల కానంద సరసియగుచు, 
శ్లేషోక్తు లెప్పుడాశించెడు వారికి 

(పతి పదాద్బుతచమ త్కృృతియున గుచ్చు 
లలితంబులై న. యలంకారములు కోరు 

రసికుల కందాల రాశియగుచు, 


12 


కావ్యకన్య 


పదము హృదయంబులను' పరవశ మొనర్ప ' 
నర్ధమానంద జలధిగా నవతరింప 

అంద చందాలు కన్నుల విందుసేయ 
జగములేలును కవిత నిస్సంశ యముగ 1 


15 


కరుణ రసంబులో కడిగిన పదములు ' 
కరుణను పుట్టింవ గలిగియుండు 1 


. శృంగార రసముతో చెలువ్రాందు పదములు 


శృంగార భావంబు సృష్టిచేయు, 
వీర వి(క్రమమున విలసిల్లు పదములు 

మచుల వీరావేశ మొదవ జేయు, 
హాన్యరసంబున కనుకూలమగు పదం 

బులు చిత్తములయందు ముదము నింపు, 


భయము గొల్చగ కొన్ని. వీభత్సమునకు 
కొన్ని, శాంతాద్భుతములకు కొన్ని రౌ(ద 
మునకు నిలయంబులగు పదంబులను కల్లి 
నవరసానందమగు కావ్యమవనిలోన 1. 


16 


నిర్వచన ము 18 
ఫీమ'సేనుని వీర విక్రమంబును చూడ 
హృదయాలను తేజ మొదవుచుండు, 
రాధికా (పణయ 'సా(మ్రాజ్యంబు సీక్షింప 
శృంగార రసగంగ .చెంగలించు, . 
ఉత్సరు (పజ్జ్ఞలనూహించి నంత నే 
హాస్య మె ల్రెడల నాట్యంబు సేయు, 


భూపుతిలంకలో పొగలుట. కనుగొన్న 
నెమ్మది శోకంబు నిండిపొరలు, 


వీర రసమైనగాని శృంగార రసమె 

మైన, హాస్యంబు శోకంబులై నగాని 

రసిక హృదయాల సత్కళా రాజ్య వైభ 
నములు చిితించుచుండు కావ్యంబు సతము ॥ 


17 


పలుకు వెలంది సుస్వర ములు పలికించు 
వీణాని నాదంబు విశదపరచి, 
కరకంకణముల నిక్వణమట్లు నినదించు 
(పతి పదార్థములందు పరవశించి, 
కాలి 'యండియల' ఘల్‌ ఘల లట్లు రవళించు 
మృదు. పదంబులతోన నొదిగి యొదిగ 
హృదయంగమై మహాభ్యు దయమె' వెలుగు ర 
సానందమున తదాత్మ్యంబుసంది 


2]. 


కావ్యకన్య 


చదువరుల గుండే లలరించి ముదము కూర్చి 
సర్వలోక కళ్యాణదీక్ష నువహించి 

మనుట నేర్చించి, సర్వ సంపదలు కూర్చ 
గలిగి విలసిల్లనలె నవ్య కావ్య కన్య ; 


18 


ఫాలంబు [కొన్నెల వంకయొనందుచే 
నమృతాభిషేకమే యగుచునుండు । 
కనుదోయి వికసించు కలువలు కావున 
సన్ఫుతాంశుకరముల నలరుచుండు | . 
పలుకులలో తేనెలొలుకుచుండుట చేత 
నమృతంబున ధరాన నమరియుండు | 
చనుదోయిలో గాన సాహిత ్యములుగాన 
ముదమార మధువులుప్పొంగుచుండు ; 


మహ్‌ని సత్కావ్య మాపాద మస్తకంబు 
రాగమయమౌచు నవసుధా రనములొల్కు 
రసము జీవితానంద సర్వస్వమగును 
రసము శాశ్వతమగు సర్యబహ్మమగును | 


19 


నిర్వచనము 1 


పల్లవంబులలోన (పతిఫలించును. మధు 
రాధరంబనడు సత్యంబు దెలిసి . 
ఫలములు చిలుకు తేనెలలోన దేలును 
మధు రోక్తులను మంచి మాట దెలిపి, 
(ప్రతి పుష్పగంధ వై భవముతో విలసిల్లు 
తనువను సత్య" వార్తలను తెలిపి, 
పెలయేటి (కొన్నురుగుల పరుగులలోన 
నడకల యంద చందములు తెలిపి, 


(సకృతిలోగలట్టి (పతి పదార్హము కావ్య 
వస్తువేయటన్న వరుస దెలిపి 
పురుష (సకృతిరమల పొందదే (ప్రణ యకా 
వ్యంబులంచు దెలుపవలయ కృతులు | 


20 


(ప్రతిభ కలవాని కే కౌవ్య వస్తువై న 
రసమయంబౌచు నానంద మొసగుచుండు 
(పతిభలేకున ఎ సత్కథా వస్తువై న 
పేలవంబగుపో నిరుపేదవోలె | 

21 


కొవ్యకన్య 


కనులు వెలిగించు నుమమేని కాంతితోడ 
వలపులూరిం పగల తీపి పలుకుతోడ 
పూరుషాళిని బుజమార్ష మునకు (ద్రిప్పు 
తరుణ్‌గా నుండవలె కవితా కుమారి 
22 


తన సౌందర్యముచేత వాక్యముల చే 
తన్‌ మోహమూరించి, భ 
రను సన్యార్షమునందు (దిస్పగల కాం 
తన్‌ పోలి సత్కావ్య మి 
- మ్మను జాళిన్‌ బుజుమార్ష మందు నడిపిం 
_ పన్‌, లోక కళ్యాణ దీ 
క్షను బోధింపను శక్‌ మంతమగు లో 


కఖ్యాతినా రించుచున్‌ ॥ 
23 


" ఇవతాలించిన కల్వరేకులగు నో 
యి; కావ్య కనా థ్‌ మణీ 
సువిశాలంబగు కన్నుదోయి, వలపిం 
చుని ఎండు జాబిలి సం 
య 
సవ పసీయంబగు వెండి వెల్లులను దా 
త పజ రంజిల వీ 
ఆ ఖో (ne 
భువి నేలంగల శ క్రి రూపమగు సొం 
పుల్‌ చిందు సక్కావ్యమున్‌ క 


24. 


నిర్వచనము 


మెత్తని పదములు పూవుల 

గుత్తులవలె కూర్చి సరనకోమలమును, స 
ర్వోత్తమమగు భావంబులు 

చిత్తంబుల నింపు కావ్య డీ) ముదమారన్‌ | 


£5 


పదములను పొందు పరచుట 
మదిలోగల భావమందు మలచుట, పేనున్‌ 
చదివిన వారల గుండెల 

మ్మదమును నింపుట యెక్కతికి ముఖ్యంబిలలో 


26 


మానవ జన్మ మె త్రీయస 

మాన చరిత్రను స స ష్టిచేసి న 
మ్మానములందియుండి మణ్‌ 

మాన్య ము లెన్నియు కల్లి యుండినన్‌ 
కానల ముక్కు మూసికొని 

._ కొలము పుచ్చెడు వారకేనియున్‌ 

మామగ జాన మీయగల 

మంత్రము సత్క_వి కావ్య'మే ey [| 


27: 


కాన్యక న్య 

నడచినకాల చ|క్రగమ 

నంబును వెన్క_కు (దిప్పజాలు ఫ్‌ 
రుడు కనరాడు దానినిజ 
రూసము దెల్పెడివాడు లేడిలన్‌ 
గడచిన కాలవై భవము 

కన్నుల ముందరకట్టి వై చుచున్‌ 
నడకను తీర్చిదిద్దెడు స 

నా తన సంపద కావ్యమే సుమా; 


28 


ధనకనక వస్తునంపద 

లెన లేనివిమైన తరుగు నిద్ధరయందున్‌ 
జనులెంతమంది చదివిన 

ఘవముగ పెంపొందు కౌవ గత భావంబుల్‌ 


శిల విచ్చిన్న ముకాని యంతవటబకే 
శిల్చంబు జీవించు, ని 

మ్ముల చి_త్రంబున వన్నెలుండువజకే 
భూమిన్వి రాజిల్లుః శో 


విర్వచనము 19 


తలలో, గాయకులుండు నంతవజకే 
న్థానంబుగా నానకున్‌ 

Fe RS వాక్య రూపమునస 
త్కాన్యంబు జీవించెడిన్‌ 


30 


శిల్సిపి పోగరకుక్టవాసిని గూర్చగాజాలు 
పలుక్ట్‌భంగిమలకు జీవంబువోస్తి 
చితలేఖ కునికుంచియకు వన్నెలుదిదు 
©, 
పలు వర్ణములకు రూపం బునిచ్చి, 
గాయకా(గణి “సరిగమల కర్ణము సెప్పు 
3 
సలు పదంబుల తేనెలొలుక జేసి, 
నటనా విలాసమంతయు బోధగావించు 
పలు భావములకు నిర్వచన మొసగి, 


శీిల్చమును, రంగురంగుల చీ/తములును 
గాన కళయును నభినయ కౌశలమును 
కలిసి వాగూపమున నని ఎఇ కౌలములను 
ధరణి వర్ధిల్లు నదియ సక్కావ్యకన్య। 


31 


కావ్యకన్య 


కవితయనునట్టి దినుసును కలిగియున్న 
నేడియైనను కావ్యమౌ నీజగాన 
కవితయను నెట్టి దినుసును కానకున్న 
నేది కావ్యంబు కాదు మహీతలానః 


32 


కోట్‌ తీర్థాల యందున (గుంకు ఫలము 
కోటి వేల్పుల నొకమారు కొలుచుఫలము 
కోటి. దానధర్మంబుల మేటి ఫలము 
(పా_ప్రమగుచుండు ' సత్కావ్య పఠనమందుః 


33 


ఆనందము 


నన్నయ తిక్క_నాది కవి 

నాధులు మన్ననజేసి నిత్యసం 
పన్నత గూర్చగా మధుర 

భావములీను తెలుంగు వాణిక 
భ్యున్నతి గూర్చినా రలుమ 

హోదయు లాంధ్ర కవీంద్ర చంద్రుల 
కన్నియనా కవిత సపమున 

గారవమొప్ప గనుల్ల సీల్లేడిన్‌! 


మల్లెలు పూచినట్ల, యెల 

మావి చివుళ్ళనుమెకి._ కోకిలల్‌ 
మెల్లగ పొడినట్లు, తెలి 

మీగడ పై కలకండ చక్కైరల్‌ 
చల్లి భుజించినట్లు, చల 

చల్లని గాలులు వీచినట్లు వ 
ద్యుల్ల లత హూచినట్టులుగ 

తోచవలెన్‌ కవితా కుమారియన్‌; 

2 


a 


కావ్యకన్య 


కలువలు పూయుచుండ, చిరు 
గాలులు చల్లగ వీచుచుండ తా 
రల 1పతివింబముల్‌ చిరుత 
రంగములందున నూగుచుండ, వె 
న్నెల విరబూయు చుండకమ 
నీయముగా నలలందు రాజహం 
సలుతుల దూగు చందమున 
సాగవలెన్‌ కవితా కుమారియున్‌; 


3 


జలదము నల్లనైై మనను 

చల్ల? గః జల్లులు చల్లి నట్టు, పూ 
వులబడి నీటి బిందువులు 

ముత గ్రములై తనరారినట్లు, తా 
వులు చిరుగాలులం గలిసి 

పొవుచు మానవ మానసంబులో 
పలగిలి గింతవెట్టు గతి 

వర్థిలగావలె కౌవ్య కన్యయున్‌; 


4 


కొదమ గిత్తలు పూన్నసంకోచమింత 
లేక, నుత్రేజమొస్ప నల్లేరు పైని 

పరువులె త్తెడి మువ్వల బండివోలె 
సాగవలె కాన్యకన్య యుత్సాహియగుచు? 


ర్‌ 


ఆన౦దము 2 


గంటలును గజ్జెలు స్‌ ఘల్ల నంగ 
పొదుగు mo ల్లగా నొదిగి యొదిగి 
కనుల వింది దానరించుచు కదలివచ్చు. 
క మధేనువు కావలె కావ్యకన్య। 

౮ 


ఆరవిరిసిన పూవలలో 
చిరు తరగలలోన, హృడేయ సీమలలోనన్‌ 
భరుకె "త్తు మెజపు సుందరి 
దరహాసములోన వెలుగదా కౌవ్యంబున్‌। 

7 


కరకంకణముల గలగల 

లురుతరకర తాళములు రసో కులు కనకాం 

బర ములు, మృదు భావంబులు 

కరుణా భరణములు కొవ స్రకన్యామణికిన్‌ 
8 


తొలకరి 2 ల్లులు శాకిన 

పులకించుచు భూమిపొంగి పోయెడిరీతిన్‌ . 

శలుగుందలుకుల చలువలు 

నలరింపగ వలయు సుహృదయంబుల నెల్ల న్‌ 
9 


24 


కావ్యకన్య 


సీల్రి మబ్బులతోడ పందెములువై చి 

చల్ల చల్లగా చిరుగాలి సాగువేళ 

అలరిపింఛము విప్పి నాట్యుంబు సలుప్ప 

నెమలి కావలెకృతి కన్య నేర్చుమీర:ః 
10 


వట్టి(మాకులు తలిరాకు వలువగట్టి 
సాగుపిల్లగాలుల సరసాలదేలి 
నవనవా భ్యుదయానంద నాట్య మాడు 
కరణి ఏలసిల్ల వలెనవ్య కావ్యకన్య: 


11 


చిడతరంగాల చలునలో 'పేదద్‌రి 
పూవుపూవున కొక్కొాక్క ముద్దు నిడుచు 
వలపులూరించు శీతల పవనమట్లు 
హాయికూర్నగా వలయు కౌవ్యంబు సతముః 


12 


పులిమినకారు చీకటిగ 

ముల్‌దిగజారగ వెండినీట భూ 
లలనను స్నాసమార్చి మృదు 

లంబగు సొమ్ముల లంకరించితా 


ఆనందము 20 


పుల నొలికింప జేయగల 

పున్నమి చందునికాంతి పోలికన్‌ 
సలలిత రా? మై దశది 

శల్‌ వెలిగింపదె కావ్యకన్యయుకన్‌ | 


13 


ఇనుడరు దేరగా పరువు 

లె_త్తెడిగాఢ తమంబురీతిచ 
క్కని నవ కొవ్యకన్యకను 

కాంచిన యంత హృదంతరాన నిం 
డిన చిరుచీకటుల్‌ తొలగి 

నిర్మల కాంతులు నిండి సంతసం 
బున పులకించి పోవ లయు 

భూ (ప్రజలెల్ల రుది వ్యదీ ప్టలన్‌: 


14 


తోలియుషః కిరణాల కిలకిల నవ్వుచు 
(వభవమందెడు బాలభానుడనగ, 
పూలబాలల ముద్దుమోములు వీక్షింప 
కదలివచ్చెడు పిల్లి గాలులనగ, 
ఆకాశ గేహినియలరి కొస్పునదాల్ను 
పున్నమి వెన్నెల పూవనంగ 
బండ బారిన నేలపల్ల వింపగ జేయు 
చల్ల ని తొలకరి జల్ల నంగ, 


కావ్యక న 


హాయిగా మానసా బ్దంబుల ందు నిలిచి 
పరవశము కూర్చగల దివ్య భావమనగ 
రసిక జన చిత్తముల సుధారస తరంగ 
ములను చిలికింపవలె కొన్యములు సతం౦బు! 


15 


మాయ మర్మంబు నెజుగని మానసంబు 
వెలుపలికి వచ్చి మోము జాబిలిని వెలుగు 
మధుర మందహాసమురీతి మరులుకొల్సి 
ధరణి నేలగావలె కవితా కుమారి; 


16 


సిగ్గులు మొగ్గలై కనులు 

చేపలుగా నొక పూలదండతో 
బుగ్గలు కందిపోయిప్పువు 

టోడిసదంబులు ఫ లుఖలనన్‌ 

af) ag | 
దగ్గర జేరి నిల్వ జల 
A | 

తారు ముసుంగెడలించినంత నే 
గురు పాటుతో బెదరు 

కన్నియ కొనలె కావ్యకన్య యున్‌; 


17 


ఆనందము 27 


అద్దము ముందు నిల్చిష్టతన 

యందము చందములెల్ల జూచియు 
(పొద్దు తీసి తీపి తల 

పుల్‌ వీలపుల్యా సెగలౌచుకాల్చగా 
నిద్దుగ రాక నెమ్మది? 

నిండిన కాంతుని రాకకోసమై 
ముదులు మూటగట్టు నొక 

ముద్ది య కౌవలె కావ్యకన్యయున్‌ః 


18 


గజ్జెలు (మోయ చన్నుగవ 
గంసమునొంద వనాంతరానపూ 
సజ్జను వీడిలేనడుము 
సారెకు నల్లలలాడుచుండ గా 
సజ్జన మూనసంబు గతే 
సాగుచు నూత్న విలాసళోభలన్‌ 
ముజ్జగ మేలగల్లు సవ 
మోహిని కావలె కావ్యకన్యయున్‌ 


19 


పలుకులు తేనె చిన్కులయి 

పాదములన్‌ మురిపించు కుల్కుటం 
దెలుసవనాద మై చెలగ 

నెమ్మదిదో చెడిహాోవ భావముల్‌ 


వలపులు రేపగా సుజన 

వందితయె హృదయాంక పీఠముల్‌ 
కొలువుగ నిల్చునట్టి సుమ 

కోమలి కావలె కౌవ్యకన్య యున్‌! 


20 


ఎన్నడు చూడరాని హృద 

యేశ్యరి చెంతకు జేరి (పేమతో 
మన్నన చేయురీతి యను 

మాన మొకింతయు లేక సర్యసం 
పన్నత గూర్చుజాలుభగ 

వానుడు ధర్శన మిచ్చు రీతిలో 
నున్న ననోజ్ఞ భావముల 

కూపిరి కావలె కావ్యకన్యయున్‌ 

21 


బంగరు మేనితోడ, తడ 

బాటు లెటుంగని పల్కుతోడస 
న్మంగళ మూ లియె నిరుప 

మానకళా నిలయంబు పోలికన్‌ 
మొంగిటిలోన నిల్సియర 

యోడ్చు కనుంగవతో రసజ్ఞాలు 
ప్పొంగగ స్వాగతించు నవ 

మోహిని కావ్యకళా వధూటియున్‌ 


22 


ఆనందము 29 


సుందర మందహాస నవ 

శోభలనీను ముఖాంబుజం౦ంబు పె 
నందము చిందులాడకురు a 

లల్లన గాలికి 'తేలియాడగా 
నం'దెలు ఘల్లనంగ సర 

సాంగి విధంబున చేరవచ్చి పూ 
లందుకొనుండటంచువిన 

యంబున బల్కదె కావ్యకన్య యున్‌ £ 


23 


కన్నులు కొంతులై వెలుగ 

కటుక దిద్దిన కారుచీకటుల్‌ 
వన్నెలు చినె ఎలౌచు నిరు 

వంకల నింపు ఘటింపుచుండగా 

తిన ఎని పూల బాణములు 

శేపకు గుండెలలోన గుచ్చి సౌ 

ఖో ్యన్నదికూర్చణాలు సర 
స్తోక్తులు వల్కాదె కావ్యకన్యయున్‌ 


24 


చక్కెరవింటివాని సర . 
సంబులెజుంగుట సాధ్య మన్నటుల్‌ 
చక్కెర టొమ్మవచ్చి విల 
సన్మణి భూషణ భూషితాంగియై 


శ 


30 కాన్యక 


చెక్కిలి చెక్కిలింగలియ 
జేయుచు కౌగిట జేర్చినట్లుగా 
చక్కని కావ్యకన్య వివ 
శత్వముకూర్చును సజ్జనాళికిన్‌ క 


25 


అరమరలేని కూర్మితర 

శాక్షియొక రు _పసన్నమూ_ర్తియె 
కరకనులంబుసాచి నయ 

గారము మీరగ (దాక్షగుత్తులన్‌ 
సురుచిర మందహాసమున 

సొంపులు నింపి యొసంగినట్లు సుం 
దరమగు నవ్యభావనమ 

నంబున నింపదె కౌవ్యకన్యయున్‌ 


26 


చారెడు కన్నులు కదలుచు 
వీరులనుడి కించుగండు బేడిసలనగా 
హారతులిచ్చెడు నాట్యమ 

యూరికదా కావ్యకన్య యుర్వీస్థలి పె! 


27 


ఆన౦దము 8 


కురుల నుబ్బుల మాటున కులుకుచుండి 
ముద్దు ముద్దుగజూచి దోబూచులాడి 
వలపుచూపుల నెమ్మది వెలుగజేయు 
కాంతగా నుండవలె నన్యకావ్యకన్యః 


28 


పలుకుల నమృతపుజల్లులు 
చిలికించి వినూత్న శోభచిందులు వేయన్‌ 
వలపించు ముగ్ధమోహన 
లలితాంగియ కవిత నవ లావణ్య మునన్‌ 1 


29 


రసభావ సంపదలతో 

వసివాడని యౌవన (వథావంబులతో 

సిసలైన వలపు దేనియ 

లసదృశముగ చిల్కునతివయగుకొన్య౦బున్‌ | 


30 


- పరిశుద్ధమైన చిత్తము 
సురుచిరదరహాసవిమల శోభల నతి సుం 
దరమైన వదనమొప్పగ 
దరిజేరెడు నతివయగు నుదా త్తకవితయున్‌ 

31 


కావ్యకన్య 


దబింగరు బొంగరంబు లెద 

ప నట నంబొనరించుచుండ స 
ర్వాంగ వీలాసశోభలుక 

శాస్విత మై యలరారు చుండ, క 
న్నుంగవగండు చేపలవి 

నూత్నవిలాసమువిష్ని చెప్ప, న 
భ్యంగన దివ దీ ప్తలనొ 

యారములొల్క- దె కావ్యకన్యయున్‌ 

32 


అందెలు సందడింప కురు 

లందలి తెల్లని మల్లెపూవులా 
నందము చిందిపోవునయ 

నంబులతో తెగ నవ్వు చుండు ము 
న్ముందుగ డెందమేనడచి 

పోయి పదంబులవెన్మ_ (ద్రోయగా 
కుందుచు జేరవచ్చు సుమ 

కోమలికాదె కవిత్వమన్నచో 


33 


బృందావన మధ్యంబున 

నందెలు ఘల్లనగ నాట్య మౌడుచులీలన్‌ 
ముందుకు సాగెడు రాధిక 

చందంబున కాస్యకన్య సాగబె సతమున్‌ . 


34 


ఆనందము 33 


పిల్లన(గోవి పాట విని 

పించిన యంతహాస న్ముఖొద్దియై 
యుల్లముపల్ల వించిమధు 

రోహలకున్‌ తుదిరూసమిచ్చి ఘల్‌ 
ఘల్లను కాలియందియ ల 

కాంతుని కె తనువెల్ల కన్నులే 
చల్లగ చేరవచ్చు నభి 

సారిక కోవలె కావ్యకన్యయున్‌; 


రర 


నడకలు రాజహాంసలకు 

నాట్యము నేర్చుననంగ తేనెలూ 
రెడు మధురో క్రితో నినువ 

రించితినేనని తేరిచూచుచున్‌ 
పడతు కచేరవచ్చినును 

బల్కుల నెమ్మది తన్నురీతిగా 
తడవడకుండ సాగి కవి 

తాసతి మోదము కూర్చగావలేన్‌ 


36 


'కమ్మోవి తీయదేనియ 

లిమ్మిహిరుచి చూడనట్టి హీనుడుకలడే 
[మ్మాః 'వేగమెరసరా . 

జ్యమ్మున కధినేత వీవెయనవలె కృతియున్‌ 


37 


కావ్యకన్య 


తినవేమి వేడినేతిని నస్ను జతజేసి 
ర అ అభ Weta 
ముదముతో ననిపల్కు- ను ద్దపప్పు 
ఘమఘమలాడి నీ కఅపవుదీర్చెదనంచు 
కనిపించు గుత్తి వంకొయకూర 
ఆడంబు సేకేల వడ్లించుకొని నన్ను 
G G 
కలుపుమాయని పల్కు గడ్డ పెరుగు, 
చప్పరించుము నాల్క. (తుష్పుడుల్బెదనింక 
నాలస్య 'మేమను నావకొయ, 


అన్నిరుచులు సాదరాహ్య్వా? మునుపల్క 
వేచి చూచుపెండ్రి విందువోలె 

తనివి తీర్పవలె సుధారసధారల 

కమ్మ తావినింపి కావృ కస్య! 


i 
6 


చెజకు వింటివాని చెజబాపగా నాదు 
విందు కస్వురంసు విడియమిదియ 
స్వీకరించి ప్రణయ జీవనసా(మాజ్య 
'మేలుమనెడి కవిత 'మేలుకొలుపు! 


39 


ఉపదేశము 


ఒకనాడు వేద మతోద్ధరణమునకు 
కవితాకుమారి స్వాగతము పల్కెా, 
ఒకనాడు పిచ్చిమదోన్మాదమును బాప 
కవితా వధూటి యుకదను(ద్రొక్కె, 
ఒకనాడు శృంగారముదయింపగా గోరి 
నవకవితా కన్యనాట్యమాడె, 
ఒకనాడు నానందముపదేశమల నీయ 
గాకావ్యకన్య నీక్కముగ నిలిచె 


దేశకొలములను ద ఫప్టిలోనిడుకొని 
కావ్యకన్య పెక్కుగతులదనరె 
నేయుగా ననైన యేకొలమందైన 
నది “జగద్ధికంబు” నై వెలింగెః 


1 


కాలము మారిపోయినది 
కావ్యము యొక్క (పయోజకత్యనూ 
కాలును మారిపోవలె, స్వ 
రాజ్యరధంబు స్పరోగమించు సం 


కావ్యక న్య 


రాలను తీర్చిదిద్దు స్‌ 

తామమతర్‌ విరబూయు నవ్యకౌ 
వ్యూలు రచింపగావలె ను 

హోకవులెల్లరు దీక్షబూనుచున్‌ 


2 


మనసానందము పొందుకోసరము, సొ 
మాన్య (పజాఫీక మం 

దున విజ్ఞానము నింపుకోసరము చిం 
దుల్‌ వె చెనాకౌల మం 

దున సత్కావ్యము; వర్తమానమున నెం 
దున్‌ శాంతి లేనట్టే వొ 

రిని నోదార్చుచు కౌవ్యకన్యయొ కడా. 
రింజూపగా నౌనిలన్‌*_ 


3 


సమతా భావము సాధువ శ్రనము శ్రీ 
శ్షాదక్షతన్‌, నిత్య సన 

త్యము విశ్వాసము, నాత్మగౌరవమును 
త్చాహంబు దీపింపను 

తను మార్గంబుగ సర్వమానవుల కం 
దంబొప్పబోధించి, చి 

_త్తములందెప్పుడు నిల్చిపోయెడునుదా ' 
త్త ంబొచు సత్కావ్యమునే, 


4 


ఉపదేశము స్ట్‌ 


ధనమె సను స్త మంచు పెడ 

దారులు [తొక్కుచు తోడివారిజీ: 
వనమును దొంగిలించి, ధన 

వంతులుగా ధరలోన నిల్చి పే 
దమ గని చీదరించుకొని 

దర్పము చూ పెడివారి మానసం 
బున కరుణా _సవంతులను 

పుట్టగ జేయవలెన్‌ కవిత్వమున్‌ 


5 


(పేను యొకండె దై వమని 

పెద్దలు చెప్పిరి, సర్వజీవులన్‌ 
(ప్రేమను గొరవింపగల 

విజుడె భ క్తుపః (పేమలేక యిం 

జా అథి 

కేమి యొనర్చినన్‌ భజన 

లెంతగ జేసిన నీశ్వ రేశ్వ్యరుం 
డా మొరనాల కింపడు గ 

దాః యని తెల్చవలెన్‌ కవిత్యమున్‌ 1 


6 


ర్‌) 


కావ్యకన్య 


కారు చీకటిలో దారి కానరాక 
కుములుచున్నట్టి మానవకోటికెల్ల 
సొంపులీనెడు వేగురు చుక్కవోలె 
కాంతి వెదజల్లవలె నవ్యకావ్య కన్య! 


7 


సమతావాదమె వేదమై జగతి ర 
క్ష రంకణంలూని. వా 
క్యములానందర సాధి దేవతకు ని 
క్కంబైన వాస౦బుగా 
వినులాంతః కరణంబుతో (ప్రజలు జీ 
పింసంగ సన్మార్ష మున్‌ 
(కమముందప్పక బోధ సల్పవలె స 
త్కావ్యంబు లిద్ధారుణీన్‌ : 


8 


కాటోలునిదిః లోకకళ్యాణ కాంక్షను 
చాటింపగలరాజ శాసనంబు, 

కాబోలునిడి: యంధకారబంధుర మైన 
జగతిని వెలిగించు చంద్రరేఖ: 


ఉపదేశము 


కాబోలునిది; యహంకారుల గుండెల 
మానవతను నింపు మంత్రశ క్రి, 

కొబోలునిదిః సర్వకాలంబు లందును 
నవజీవమగు రసొనందల క్షి 


యనుచు విజ్ఞానులెల్లి సమాదరింప 
సర్వ పండితా మోదమై జగతినిల్చి 
మమత సమతానురాగ సంపదలు నింపి 


ధరణి నేలగావలె కవితాకుమారి! ' 


9 


ఆకలి మంటచే (బతుకు 
, టంగడిలో వాకయాట బొమ్మయై 

కౌాకులమూక చి _త్తమున 
గాయము రేపగ, పొంగివచ్చు నా 

శోకము కంఠమందదిమి 
సుందరమౌ దరహాస చంద్రికలొ 


నీకును, నీ కొసంగు తరు | 
ణింగరు” నింపదె కావ్యకన్యయున్‌: 


10 


కౌవ్యకన్య 


గడపదాటని యుక్కు_ పిడికిళు లానాడు 
కన్యల మానభంగంబు నేడు: 
విద్యలు వలదను వేదాంత మానాడు 
కట్లాలకొ అకు ధిక్కారమిపుడు: 
సహగమనపు దురాచారంబు లానాడు 
సతుల జంపెడు సదాచారమిఫృడు: 
బాల్య వివాహ నంబంధంబులానాడు 
బాకులై నిలుచు విడాకులిపుడు! 


ఎన్ని యుగములు గడిచిన యెందరెన్ని 
సంఘ సంస్కరణంబులు సలిపియున్న 
నిలిచిపో నట్టి సతుల కన్నీటి వరద 

లాపి రక్షింపవలయు కావ్యంబు నేడు: 


11 


ఆచారంబుల “పేరిట 
నీచపు పనులెన్ని యైన నెరపుచు నెప్పడున్‌ 
వాచాలత్వము చూ పెడి 


బూచుల నెదిరించి కవిత పోరాడవరెరా, 


12 


ఉపడేశ ము శీ] 


కట్నంబు లేనిదే కన్యను నరించు 
టాచార మెట్లగు ననెడి వారు, 

విందు లేకయ "పెండి వేడ్క_లు చేయుట 
ఆచార మెట్లగు ననెడి వారు, 

కులము కానట్టి కన్యలను వరించుట 
ఆచార మెట్రగు ననెడివారు, 

. ధనము లేనట్టివారిని పె ఎడ యాడుట 

శ సక. మెట్లగు ననెడివా వారు, 


మతము “పేరిట (పేమను మంటగలిపి . 
మనుజ జన్మకు మోలిన్యమును పులుముచు 
(బతుకు వారికి సమతా స్వభావములను 
కలుగ జేయగావలె నవ్య కౌవన్యకన్య: 


13 


తన కన్నతల్లి మోమునుగాంచి తరియించు 
భాగ్యంబు నోచని పాల పాప. 
తన కుక్షినిండ పాలను (గోలి యానంద 
మును పొందజాలని ముద్దుపాప, 
తన దేహమును కౌచ్చుకొనుటకు సూలు వ 
స్ర్రము పొందలేనట్టి' చంటిపాప, 
తన ఈడువారి చెంతకజేర సంతృప్తి 
చెందగా లేనట్టి చిన్నిపాప, 


42 


కావ్యకః 


లెందరెందరు కన్నీరు చిందులాడ 
గుండెలవియగా రోదించు చండినారొ 
వారి గాఢాంధకారపు [బకుకులందు 
చలువ వెన్నెల కురియింపవలయు కవిత; 


14 


దార్మిద శ్టంబున జన్మమంది పలు నిం 
దల్‌ మోసి జీవించుచున్‌ 
శారీరెచ్చలు మానసానగల వాం 
ఛల్‌ నీరసంబౌచు, నే 
దాగింగానక దుఃఖరార్నిధుల లో 
తారాడుచున్నట్టి సం 
సారుల్‌ సంతస మొందజాలు నవతే 
జంబౌను సత్కావ్య మున్‌: 


15 


శ్ర గల వారలు పేదల 

సీగలుగా తీసి వేయుటిద్ధరనిక పై 

సాగక రాదని భేరిని 

(మోగింపవతెన్‌ కవిత్వమును దీక్షీమెయిన్‌' 


16 


Pa 
స్ట పవి ఇ 


oh 


ఉప 43 


శి మానవులను (పేమతోడ జూడ 
లేనివారలు, చూడగా రాని దేవు 
నెపుడు (పేమింపలేరు మహీతలాన 
ననుచు దెలుపగా వలయు కాన్యంబు లెప్పడు 
17 


బలహీనుండని, దిడ్కు లేదనియు దౌ 
ర్భాగ్యుండటం చెందరో 
కలవారల్‌ గుమికూడి పేదనొకకు 


క్క_ంజంపు చందంబుగా 
బలవంతబున బాకులం బొడిచి చం 

పన్‌, వానీక్టిర కంబు భూ 
తలమున్‌ కంపిలజేయునంచెపుడు స 

తవ్యంబు బోధింపసాః 


18 


సాగుచున్నదిః యహింసా మూర్తులకు నివా 
సంవై నచోట, హింసా (పవృ త్తి! 
నిలుచుచున్నదిః మహాత్ముల త్యాగ ఫలముగా 
. నలరారుచోట స్వార్షాశయంబు! 
చెలగుచున్నడి।; కళాశ్రీ వెలింగినచోట 
కోరల నూరుచు కుల పిశాచి! 
(ప్రబలుచున్నది: రత్నరానులమ్మిచోట 
దరిలేని దార్మిద్య దహనకీల; 


4 


స్వర్షతుల్యమైన స్వాతం(త్య పీమలో 
భావ ధాన ప్రమ మిపుడు పాదుకొనియె 
హేయమైనట్టి యీ స్టితిం దొలగించి 
కాన వలయు నవ్యకౌవ్య కనః 


19 


గగన తలంబులో నరుడు 
గంతులువై చి ఖగోళ శాస్త్ర మం 
wR డి అర అధు 


ద గణిత శకి యు ఆయం 
—_ 


అశావే 


చేసెడి కౌలమందు సి 


నా౦క్ష విధించెడు వారి జాడ, నిం 
పగ సమతా స్వభావమును 
పసొందొనరింసవలన్‌ కవిత్వమున్‌ః 


20. 


కులములతోడ మానవత 
కున్‌ తలవంపులు తెచ్చి పెట్టి దీ 


నులకు, నభాగ్య జీవులకు 


నోటికి కశ్ళిమువై. చియూరి కో 
వలనొక మూలనుంచి పలు 

వాధలు కూర్చిన పిల్లియెన బె. 
బ్బులి యగునన్న సూత్రమును 

బోధ యొనర్పవలెన్‌ కవిత్వమున్‌. 


“21 


ఉస దేశము 45 


ఎంతటి గొప్ప వాడయిన 

నెంతటి సత్క_వితా. పిభూషణుం. 
డెంతటి పండితుండయిన. 

హీనకులంబున జన్మ మందినన్‌ 
ఏంతగజాచి, వానినొక 

వెళ్లి మొగంబుగ లెక్కవై చుట 
త్యంత (ప్రమాద హేతువగు 

నంచిల సక్క్బృతి. తెల్చగావలెన్‌ొ! 


22 


కులమును కోరకే కుసుమ 

కోమలి సత్కవితా వధూటి' తా 
వలచి, వరించి, సత్క్థుతుల 

భంగుర లీలను గూర్చునట్టి ధీ 
విలసితు జేయగా నతని 

విద్యకు (భ్రష్టకులాల పేరుతో 
కలుషము పూయుటద్దిసరి 

కొదని' తెల్చవలెన్‌ కవిత్వమున్‌: 


23. 


ఖీ 


46 


ఓర (గామమునకు నింకొక (గామమునకున వ 
యంతరం బెల్లను నసంతమాచిమః 


నొక దేశమునకు నింకొక దేశమునకున్న 
మధ్య డూరంబెల్ల మాయమాయె: 

నొక ఖండమునకు నింకొక ఖండమునకున్న 
సరిహద్దులెల్లను సమసిపోయె। 

నొక గోళమునకు నింకొక గోళమునకున్న 
సూన్య (వదేశంబు సూన్యమాయెః 


చిత్రముగ కంచెలెల్లను చెదరిపోయి 

ఇరుగు పొరుగుగా జీవించు నీయుగాన 
కులము మతమని వాదించుకొనుట సిగ్గు 
కరమనుచు దెల్పవలె నవ్య కావ్వకన్వ;: 


24 


కులము పిశాచి దాసులుగా మెలంగెడు 
పిసినారి తాతలు మసలు చుండ, . 

మఠము౯ందిచ్చెడు మత్తు మందులలోన 
మతిపోయినట్టి దుర్మనుజులుండ, 


ఊనదేశము 47 


అద అధ ఆధ ది 
వర్గంబు ఎర సర్వస్వంబు భక్షించు 
పంది మాగదులు పెంపొందుచుండ, 
నమన్నదే నిత్య ధర్మంబుగా నెంచు 
తిలియుగ విదురులు మెలగుచుండ, 


సమత, మమతాను రాగాలు జగతి నిల్చి 
నవ సమాజము సృష్టి యొనర్ను పనులు 

గగన కుసుమాలటంచు నిక్కముగ (ప్రజకు 

కనులగట్టగా వలె నవ్య కావ్యకన్య: 


25 


కులమన్న పదము బిడ్డల మనోఫలకాల 
నిలువని విద్యను నేర్చగలిగి, 
మతమన్న 'దెవ్వరిమ్మ హిలోననెన్నడు 
తలపని మానవత్వంబు నేర్చి, 
'తెగయన్న 'దెన్నదే దిక్కుస కనరాని 
సోదర భావంబు పొదుకొల్చి, 
వర్షంబనెడు మాట వసుధా స్టలంబులో 


కనరాని రీతి సత్కరుణ నింపి, 


బడుగు పేదయైన భాగ్యవంతుండై న 
పిన్నయైన యుద్ధ వీరుడైన 
నెల్లజనులనిలను నే కోదరులమాడి. 
కొలుపవలయు నవ్య కాన్యకన్య 

26 


తల్లిదండ్రుల కన్న దె వంబు లేదను 
పూజ్య భావము మసనందబులను నిల్చి 
మానవ సేవయే మాధవ సేవగా 
భావింపగలుగు తత్త్వంబునింపి, 
నినువలె తోడి, వారిని చూడవలెనను 
సమతాస్వభానంబు సంతరించి, 
కలిమి లేములు రెండు కావడి కుండలే 
యనెడు సత్య౦బునిత్య౦బు తెలిపి, 


పిరికితనము లేని భేదంబు కనరాని 
మధుర భావములను మదులయందు 
నింపి, నవయుగంబు నిర్మింపగలదన్న 
' ఘనత నిలుసవలయు కావ్యకన్య। 


27 


ఉసదేశము గి 


గాలిని మూటలు క ట్టుచు జీవించు 
గారడీ మాటలుక సరికొట్టి, 
నీటిపై (వాతలు నిజమని నమ్మించు 
దొంగధర్మాలను తొలగ(దోచి, 
భస్మళాశిని పోయుపన్నీరు విధముగా 
కాలంబుగడు పుటకట్టి పెట్టి, 
ఆకాశ కుసుమంబులవె కోసికొమ్మను 
కోతిచేష్టకు వీడుకోలు సెప్పి, 


వై న్యకరమైన సోమరితనము వీడి 
సర్యమానవులకు నిరీక్షణ నొసంగి ' 
చి తృశుద్ధితో మానవ సేవచేయ 
నేర్చవలె కొన్యములు ధారుణీస్థలాన। 


28 


జననియు జన్మభూమియును 
స్వర్గ ముకన ఇను మిన్నలంచువా 
కొనుటయెకాదు, కార్యముల 
కున్‌ వెనురీయక చేళ వున్నచో 


మనుజుల, మట్టి కాదనుచు 
మానవసేవ యొనద్బ్చటన్న దే 
ఘనమని తెల్పగా వలయు 
కావ్యము ళిద్ధరనెల్ల కాలమున్‌; 


29 


హింసయేనాడు సత్సలమీయ దనుచు 
విశ్వమానవ (పేమ చిగ్విజయమునకు 
మూలమని సర్వజగతికి బోధసల్సి 
ఘనయశము కాంచవలయు సత్కావ్య కన్య 


30 


చవులూరుచుండు నాసాహితీలతలెల్ల 
క్ర ఏష్టరాయల కళా కేళిలోనః 
తనరారుచుండు నాధర్మ వీరంబల 
గ్దాండరు గుండెల గాలమగుచుః 
అలరించు నాదుగానామృత ధారలు 
త్యాగయ్య గొంతులోరాగమొలికి, 
మురిపించు విశ్వసమ్మోహనమగు నాదు 
భరత నాట్యము భావభరితమగుచు, 


కౌవ్యకన 


ఉపదేశము ర్‌! 


లలిత కళలకు శిక్షణొలయము వీర 
యోధులకు పుట్టినిల్లు, మహోజ్జ ్వలమగు 
భ_క్టి విజ్ఞానముల కుగ్గుపాలు వోయు 
భ్యదగుణ సముపేత; నా భరతమాత! 


31 


అతులిత దీక్ష బూనినమ 
హో కవులెందదొ సత వాక్య భా 
షితమగు కౌవ్య రాజములు 
సృష్టియొనర్చిరి, భావి పొరజీ 
వితమును తీర్చిదిద్దెడు వి 
చేకములేక యె పూర్వకౌవ్యముల్‌ 
కత లని శోసివేయ సరి 
కాదని తెల్చవలెన్‌ కవిత్వమున్‌: 


32 


మందిర నిర్మాణంబున 
ముందుగ దృుఢమగు పునాది ముఖ్యంబిగు, కో 
వ్యేందిర నిర్మాణంఖణున 
ముందగ సత్కావ్య పఠనముఖ్యంబుగుతన్‌, 


33 


అల కవి్శిత్రయమువారల నేర్చునెజటుగక 
సత్కావ్య రచనంబు సలుపనగున? 

సహాజ పాండితు ని శయ్య్యావిలాసంబు 

అరయక క కావ్యంబులల్ల గలర? 
ఆం (ధనై నె షధక ర్త ర యడుగు జాడలలొన 
నడువక 'కౌవ్యంబు నడుపగల 6? 

సాని పెద్దన్న యల్లిక జిగిబిగి 

తెలియక కావ్యాంబు నిలుపగలరె? 


“చేమకూర” ను విడిచిన శ్లేషకలదె 
రామలింగని తెలియక రి కలదె 
పూర్వ కవులను నుజచిన ముక్తి కలదె 
ధరప్పనాదులు లేక సౌధములు కలవె? 


పక్షీ 


పంచమ వేదామృతమును 

పంచిన కవి వరుల భావవై శాల్యంబూ 
హించక కౌవ్యంబులు వెల 

యించుట దుస్కరము భూమి నెవ్వరికేనిన్‌ 


3ర్‌ 


మందార మకరంద మాధుర్య మందిచ్చి 
భ క్పులదనిపెడి భావ పటిను, 

నిర్మల మందాకినీ వీచికల దూగు 
రాయంచనడకల రాజసంబు 


ఉపదేశము ర్‌శీ 


పూర్ణం ౦దు చరదికల్‌ పూయించి హృదయాల 
వెలిగింపగల మహోజ్యల పస్సు, 
జె 
లలితర సొల పల్లవ ఖభాదియై మించు 
కోకిల గొంతులో కులుకు పలుకు, 


పరవశము కూర్చగల' దివ్య భావములను 
సరస సంగిత మయముగా సంతరించి 
సదయ హృదయాల నితకవాసంబు సేయు 
సహజ పాండిత్యునకు నమస్కారమన 6; 


36 


పాండిత్య గరిమకుబద్దలై పోయెను 
గొడడిండిమభట్టు కంచుఢక్క, 

కనకాభిషేకంబు కాంచి తరించెను 
దక్షికాదీకు ముత్యాల శాల! 

కవి సార్వభౌముని గొరవంబుగ నిల్చె 
హర్ష నైషధ కావ్యమాంధ్రభాష 

ఆం (ధభారతి కంఠహారంణులై వెల్లి 
రమణీయ సీన పద్యములగములు! 


7) 


కావ్యక న్య 


దిపిజకవివరు గుండియల్‌ దిగ్గురనగ 
నమరప్పరి జేరినట్టి మహాకవీం(ద్రు 
సకత్క_ఏత్వ్యామృతంఠజాను శ _క్రిలేక 
కావ్యరచనంబు కావింపగలరెభువిని;। 


37 


కీరవాణులమేను గిలిగింతలొనరించు 
నట్టి చూపులు రెప్పలందు దాచి, 
ఆననాబ్దను నందుననలెత్తు చిరునవ్వు 
చిందిపోవకమున్నెడిందుపబచి, 
బంగారు జిగి మేని శృంగార చేష్టలు 
కనిపింపనీక మౌగ్గ్య మునడాచి, 
సరమ యానంద భరితమౌ నర్మో కి 
యుబికి నాలుకకు రాకుండ (గుక్క 


(పవరునే మించుక పట్క్బప్రవరుని చేష్ట 
లెందు వనజాక్షి కెణుక రానీయకుండ ' 
మలచి నిలిపిన జిగిబిగి మెజచిరేని 
కావ్యములు వెలయింప శక గ్ర ౦ బెభువిని? 


38 


ఉపడేశ ము | ర్‌5్‌ 


“తృవ్వటబాబా" తలపై 

పువ్వులు పూయించి, నవ్వు ప ట్టించుచుతా 
నొవ్వక భువన విజయమున 

కవ్వడి యగు రామకృష్ణ కవిని తలపరేః 


39 


(ప్రతి పదములో చమత్కృతి 

యతులిత |ప్రతిభావిశేషమలరారంగా 

కృతులల్లు “చేమకూర” సు 

కృతి రచనలు చదువకున్న కృతులల్లుదురే? 
40 


పూర్వాం(ధకవుల రచనలు 

గర్వంబును పీడి చదువగలిగిన నాడీ 

యుర్వీ స్థలి సత్కావ్యము 

లార్వా చీనులు రచింతురత్యాస కిన్‌ 
41 


\ 


ప్రాతయంతరోత, నూతనంబై నదే 

(ప్రగతి యంచు దలపవలవదంచు 

(ప్రాత(కొత్తలందు పరికింపగా మంచి 

కలదటంచు దెలుపవలయు కృతులు; 
42 


